Kiron Type Institute 


సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-134, 
గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 
https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


ఇట ఎను. ౨... 


ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్షీం సౌః 


శ్ర దేవీ నవరత్నమాలికా స్తోక్రమ్‌ - భావార్థముతో, 


"|: హారనూపుర కిరీటకుండల విభూషితావయవ శోఖినీం 
కారణేశ వరమౌళికోటి పరికల్ప్వ్యమాన పదపీరికామ్‌। 
కాలకాల ఫణిపాశ బాణధనురంకుశామరుణ మేఖలాం 
పాలభూ తిలకలోచనాం మనసి భావయామి పరదేవతామ్‌॥। 


హారములు, అందెలు, కిరీటము, కుండలములు, అలంకరింపబడిన అవయవ 
ములతో శోభిల్లుచున్నదీ - ప్రపంచమునకు కారణమైన దేవతల కిరీటములే పాద 
పీఠముగా కలదీ - యముని సైతం సంహరించు నాగపాశము, బాణము, ధనుస్సు, 
అంకుశము ధరించినదీ - ఎర్రని వడ్గ్డాణము పెట్టుకున్నది - నొసటి యందు తిలకము 
వంటి మూడవ కన్ను కలదీ - అగు పరదేవతను మనస్సు నందు ధ్యానించుచున్నాను. 


మెడలో హారములు, కాలికి అందియలు, శిరసున కిరీటము, కుండలములతో 
కూడి శోభిల్లు అవయవములు కలది, ముక్కోటి దేవతల కిరీటములను తన పాద 
పీఠముగా చేసుకున్నది, యముని సంహరించుటకు నాగ పాశము, బాణము, 
అంకుశమును ధరించినది, వద్దాణమును ధరించినది, ఫాల భాగమున తిలకమువంటి 
మూడవ నేత్రము కలది అయిన పరదేవతను మనఃపూర్వకముగా ధ్యానించుచున్నాను. 


02. గంధసార ఘనసారచారు నవనాగవల్లి తపో. లి 
నాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితామ్‌। 
మంథరాయత విలోచనామమల బాలచంద్ర కృతశేఖరిం 


ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదెవతామ్‌॥। 


కర్పూరము మొదలైన సుంగంధ ద్రవ్యములతో పరిమళించు తమలపాకుల 
రసముతో సువాసనలు వెదజల్లు నోరుకలదీ - సంధ్యారాగము వలే ఎర్రనైన వదల 


Kiron Type Institute 


Kiron Type Institute 


వం న. 


రగ; 67 అ 6500 6 
ఆజ) ఆ ౪0౫ ఆ అం అగు ౧ అలల WwW 


| చిరునవ్వే ఆభరణముగా కలదీ - మత్తెన విశాలనేత్రములు కలదీ - బాలచంద్రుడు 


|| శిరోభూషణముగా నున్నద్రీ, విష్ణు మూర్తికి సోదరియైనదీ అగు పరదేవతను ధ్యానించు 


కర్పూరాన్ని సుంగంధ ద్రవ్యములతో కూడిన తాంబూల రసమును గ్రహిస్తూ, ఆ 
సువాసనలను నలు దిశలా వెదజల్లు నోతితో శోలించునపి, సంధ్యాసమయంలోని 
ఎర్రని కాంతి తన పెదవులపై చిరునవ్వుగా ధరించినది, విశాల నెత్రములు కలది, 
చంద్రరేఖను శిరస్ను ధరించినది, శిషషఉణమూర్తికి సోదరియైన నారాయణీ పరదేవతను 
మనఃపూర్వకముగా ధ్యానించుచున్నాను. 


083. స్మేరచారు ముఖమండలాం విమల గండలంటబి 
మణిమండలాం 
హారదామ పరిశోభమాన కుచభారభీరు తనుమధ్యమామ్‌; 
వీరగర్వహర నూపురాం వివిధకారణేశ వరపీరికాం 


మారవైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతామ్‌॥ 


చిరునవ్వుతో అందమైన ముఖము కలదీ - స్వచ్చమైన చెంపలపై వేలాడుచున్న 
మణికుండలములు ధరించినదీ - హారములతో, పూలదండలతో శోభించుచున్న స్తన 
మండలము; సన్నని నడుము కలదీ - వీరుల గర్వమును పోగొట్టు అందెలు కలది - 
వివర చేవతలని సేవింపజడు సింహాసనముపై అధిష్టించినదీ - శివుని సహధర్మచారిణి 
యగు పరదేవతను మనస్సునందు ధ్యానించుచున్నాను. 


ముఖమున ప్రశాంతమైన చిరునవ్వు కలది, కర్ణములకుంది కపోలములవరకు 
వేలాడు మణికుండలములు కలది, హారములు, పుష్పమాలలతో శోభించు స్థనభాగములు 
కలది, సన్నదైన నడుముతో శోభించునది, వీరులమని అహంకరించు వారి గర్వమును 
అణచునది, దేవతలు సేవిస్తుండగా సింహాసనాధీశ్వరి, ఈశ్వరుని ధర్మపత్ని అయిన 
పరదేవతను మనఃపూర్వకముగా ధ్యానించుచున్నాను. 


Kiron Type Institute 


Kiron Type Institute 


"|: భూరిభారధర కుండలీంద్ర మణిబద్ద PTT TT 


వారిరాశిమణి మేఖలావలయ వహ్నిమండల శరీరిణీమ్‌। 
వారి సారవహ కుండలాం గగనశేఖరీం చ పరమాత్శికాం 
చారు చంద్ర రవిలోచనాం 

మనసి భావయామి పరదేవతామ్‌॥। 


మిక్కిలి భారమును మోయు ఆదిశేషుని పడగలపై నున్న మణులతో పొదగబడిన 
భూమండలమే పీఠముగా నున్నదీ - సముద్రమునందలి మణులు వడ్డాణముగా గల 
అగ్ని మందలమే శరీరముగా కలదీ - రత్నకుండలములు ధరించినదీ - ఆకాశమే 
కిరీటముగా కలదీ - పరమాత్మయైనది - అందమైన చంద్రుడు, సూర్యుడు కన్నులుగా 
కలదీ - అగు పరదేవతను మనస్సునందు ధ్యానించు చున్నాను. 


వేయి పడగలపై భూబారమును మోయు ఆదిశేషుని పడగలపై ఉన్న మణులతో 
కూర్చబడిన భూమిని తన పీఠముతా చేసుకున్నది, మహా సముద్రమునందలి మణులను 
వడ్డాణముగాను, అగ్నిమండలమును శరీరముగాను, విశాల ఆకాశమును కిరీటముగా 
ధరించినది, సూర్య చంద్రులను నెత్రములుగా కలిగిన పరదేవతను మనఃపూర్వకముగా 
ధ్యానించుచున్నాను. 


05. కుండల (త్రివిధ కోణమండల విహారషడ్డల సముల్లస 
పుండరీక ముఖభేదినీం తరుణచండభాను తడిదుజ్జ్వలామ్‌। 
మండలేందు పరివాహితామృత తరంగిణీ మరుణరూపిణీం 
మండలాంత మణిదీపికాం 


మనసి భావయామి పరదేవతామ్‌॥। 


కుండలము వలే ఉన్న త్రికోణమండలమునందు సంచరించు అరురేకుల పద్మమును 


వికసింప చేయునదీ - సూర్యునివలే, మెరుపువలే ప్రకాశించుచున్నదీ జ చంద్రమండలము 
ర్‌ 


Kiron Type Institute 


Kiron Type Institute 


౨౮6౦ Wo. 


గ మనస్సు నందు ధ్యానించుచున్నాను. 

కుండలము వంటి త్రికోణ మండలములోని షట్‌రేకుల పద్మమును శోభిల్లజేయునది, 
సూర్యుడు, మెరుపులు తన పకాశముగా కలిగినది, చంద్రమండలములోని అమృత 
ప్రవాహముగా, ఎర్రని కాంతితో ప్రకాశించునది, శ్రీ చక్రములోని మణిదీప వాసినియెన 
పరదేవతను మనఃపూర్వకముగా ధ్యానించుచున్నాను. 


06. వారణానన మయూరవాహ ముఖదాహవారణ పయోధరాం 
చారణాది సురసుందరీ చికురశేఖరికృత పదాంబుజామ్‌। 
కారణాధిపతిపంచక (పకృతికారణ ప్రథమ మాతృకాం 
వారణానముఖ పారణాం మనసి భావయామి పరదేవతామ్‌॥ 


వినాయక, సుబహ్మణ్యుల దాహమును దీర్చు పాలిండ్లు కలదీ, దేవతా స్రీల కేశము 
లందు అలంకారముగా నున్ను పాదపద్మములు కలదీ - జగత్మారణులైన దేవతలకు 
కూడ మూపకారణమైనదీ - ఐశ్వర్యమును అనుభింపచేయునదీ అగు పరదేవతను 
మనస్సు నందు ధ్యానించు చున్నాను. 


తన ఇరువురు తనయులైన వినాయకుడు, షణ్ముఖుల ఆకలిని తీర్చు మాతృ 
స్థానములు కలది, దవతా స్త్రీల కోశపాశములతో కొలువైన పాద పద్మములు కలది, 
సమస్త దేవతలకు మూలభూతురాలైనది, ఐశ్వర్యప్రదాత అయిన పరదేవతను మనః 


07. పద్మకాంతిపద వాణిపల్లవ పయోధరానన సరఠొరుహోరి 
పద్మరాగ మణిమేఖలావలయ నీవిశోభిత నితంవినీమ్‌। 
పద్మసంభవ సదాశివానమయ పంచరత్న పదపిఠికాం 
పద్మినీం ప్రణవ రూపిణీం మనసి భావయామి పరదేవతామ్‌॥ 


6 


Kiron Type Institute 


| నందు ప్రవహించు అమృతనదియినదీ - ప్రకాశించు మణిదీపమైనదీ అగు పరదేవతను 


Kiron Type Institute 


చ nE ౯9, ౯ 


Df EE DE సా Ks 
౨౮6౦ YY అగుగూ అఆ ఆ 


4. పద్మములవంటి పాదములు, చిగురుటాకులవంటి చేతులు, తామరల వంటి 
. స్తనములు, కలిగిన ముఖము కలదీ - పద్మరాగమణుల ఒద్దాణమును ధరించినదీ - 
బ్రహ్మ మొదలు సదాశివుని వరకు ఉన్న దేవతలు పాదపీఠముగా ఉన్నదీ - ఉత్తమ 
ప్రీమూర్తియూ, ఓంకార స్వరూపిణియగు పరదేవతను మనస్సు నందు ధ్యానించు 
చున్నాను. 


పద్మములను బోలిన పాదములు, లేత చిగుళ్లవంటి హస్తములు, తామరలవంటి 
కుచభాగములు, అందమైన ముఖము కలిగి, పద్మరాగమణులను వడ్డాణములో పొదుగు 
కున్నది. బ్రహ్మ, ఈశ్వరుడు తదితర దేవతలు తన పాదపీఠముగా కలిగినది, స్రీ రత్నము, 
ఓంకార స్వరూపిణి అయిన పరదేవతను మనఃపూర్వకముగా ధ్యానించు చున్నాను. 


08. అగమప్రణవ పీఠికామమల వర్ణమంగళ శరీరిణ్‌ం 
ఆగమావయవ శోభినీ మఖిలవేదసార కృత శేఖరీమ్‌; 
మూలమంత్ర ముఖమందలాం 

ముదితనాద బిందునవయౌవనాం 
మాతృకాం (త్రిపుర సుందరీం మనిసి 
భావయామి పరదేవతామ్‌॥। 


వేదములందని ఓంకారము పీఠముగా కలదీ - స్వచ్చమైన మంగళ శరీరము 
కలదీ - వేదములే అవయములుగా కలదీ - సమస్త వేదసారము శిరోభూషణముగా 
ధరించినదీ - మూలమంత్రమే ముఖముగా నున్నది - నాదవిందువులే నవ 
యౌవనముగా నున్నదీ - జగన్మాతయైినదీ అగు (త్రిపురసుందరరిని మనస్సునందు 
ధ్యానించుచున్నాను. 


స్వయముగా వేదాంతర్గతమైన ఓంకారమును పీఠముగా కలగినది, పవిత్రము, 
మంగళము అయిన శరీరము కలది, వేదములను అవయవములుగా కలది, వేదములలో 
7 


Kiron Type Institute 


Kiron Type Institute 


| సమస్త సారమును తన శిరోభాగమున ధరించినది, మూల మంత్రాన్ని తన ముఖంగా 
కలిగినది అయిన మహా (త్రిపురసుందరిని మనఃపూర్వకముగా ధ్యానించుచున్నాను. 


09. కాళికాతిమిర కుంతలాంత ఘనభృంగ మంగళవిరాజినీం 
చూలిభాశిఖర మాలికావలయ మల్లికాసురభి నారభామ్‌। 
వాలికామధుర గండమండల మనోహరానన సరోరుహాం 
కాళికామఖిల నాయికాం మనసి భావయామి పరదేవతామ్‌॥। 


మేఘములు, తుమ్మెదలు వంటి నల్లని కేశ పాశముతో విరాజిఉల్లచున్నదీ - కొప్పులో 
అలంకరించుకున్న మల్లెల సువాసనలు కలదీ - అందమైన చెంపలున్న మనోహరమగు 
ముఖము కలది - సమస్తలోకములకూ నాయకురాలగు కాళికా అను పరదేవతను 
మనస్సునందు ధ్యానించు చున్నాను. 


నల్లని దట్టమైన మమతను తుమ్మెదలవంటి కేశపాశముతో శోభించుచున్నదీ, 
ఆ కేశములు కొప్పులో అమరిన సుగంధరూపిరతమైన మల్లెపూలవాసన కలది, అందమైన 
కపోల భాగము కలది, త్రిభువనాధీశ్వరి అయిన కాళికాదేవిని మనఃపూర్వకముగా 


భుక్తిముక్తిఫలదా మభీష్టదామ్‌। 
శంకరేణ రచితాం సదా జపే 


నామరత్న నవరత్నమాలికామ్‌॥ 


భుక్తిని ముక్తిని కలిగించునదీ, అభీష్టము నెరవేర్చునదీ, శంకరాచార్యునిచే 
రచించబడినదీ అగు ఈ నవరత్న మాలికా అను స్తోత్రమును నిత్యము నియమముతో 


పారాయణ చేయవలెను. క 


Kiron Type Institute 


Kiron Type Institute 


భుక్తి ముక్తులను (పసాదించునది, సమస్త కోరికలను నెరవేర్చునది, ఆది శంకరులచే 
ప్రకటించబడినది అయిన ఈ నవరత్న మాలికను అనుదినము మనఃపూర్వకముగా 
స్మరిన్తాను. 


Kiron Type Institute 


Kiron Type Institute 


3 300k 944 044 9650 ) 


అ 


ఆ 


అ 
ఇ 
న 
si 
గా 
st 
రా 
రు 
న 
ఠా 
రా 

| 

| 

| 
గ 
ye 

[ఓ 
యై 
Ne 
oe 

లి 
6ల 
౧౨ 
క్ట 
3 
is 
2 
సం 

13 


== 
లు "ఉం 


వన 
4 


